కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-13A., 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 


చ ఈంకరాచార్త్య విరచిత 


ర 
శివ పంచాక్షర స్తోత్రమ్‌ - భావార్థముతో. 
ఈ మంతం కృష్ణ యజార్వేదంలకే భాగమైన శ ర్ముదం శళ్లకంలక ఉంది. 
ఈ మంతం శుక్త యజర్వదంలోని ఒక భాగమైన ర్ముదష్టాద్వంలకే 
కూడా కనిపిస్తుంది. 


ఈ నెక్షితం రానిన అరు జగట్లురు ఆది శంకంాంాచాార్వులు. 


నమఃశివాయ - శివుని పంచ బోధా తత్వంగా పరిగణించబడుతుంది. 
మరియు అతని ఐదు అంశాల నార్వతిక ఏకత్వం. 
సంచ భూతాలు - భూమి (న) నీరు (ము, అగ్ని (శి), గాలి (వా, ఆకాశం (య). 
పంచ తన్మాత్రాలు - వినికిడి, స్వర్శ, దృష్టి, రుచి మరియు వాసన. 
పంచ కర్మేందియాలు - వాక్కు పాణి, పాదం, పాయువు, మరియు ఉపస్థ. 
పంచ జ్ఞానేందియాలు - చర్మం, కన్ను, నాలుక, చెవి మరియు ముక్కు 
పంచ పాణాలు - పాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము 
శబ్దాలకు మూలమైనది “ఓం” కారము. ఈ “ ఓం” కారము ఐదు భాగములతో 
ఉన్నది. --- 'అ' కార, ఊ' కార, “మి కార, “బిందు” మరియు “నాద” 
పరమేశ్వరుని కృత్యములు - సృష్టి, స్థితి, సంహార, తిరోధాన మరియు అనుగ్రహ. 
దీని మొత్తం అర్థం “విశ్వ చైతన్యం ఒక్కటే" 

ఈ ఐదింటితోనే పపంచమంతా నిండి ఉండి. ఏ పపంచం? 
మన పపంచం, మన చుట్టూ ఉన్న పపంచం. మరి ఈ ఐదు ఎవరి వల్ల పని 


NG 
AN 


చేస్తున్నాయి? 

వాటి నిండా పరమేశ్వరుని చైతన్యం వ్యాపించి వుంది. అనగా పరమేశ్వరుడు 
ఈ ఐదింటి ద్వారా పపంచాన్ని శాసిస్తున్నాడు. అంటే ఈ ఐదు పరమేశ్వరుని ఆధీనంలో 
ఉన్నాయి. అయనే ఈ ఐదింటి నుంచి శక్తి పసరింపచేస్తున్నాడు. 
- - “పంచ” గా చెప్పబడుచున్న ఈ పపంచమంతా విస్తరించిన ఆ పరమేశ్వరుని 
అనుగ్రహము పొందటానికి పనికొచ్చే మంతమే “ పంచాక్షరి ” - - - 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


101. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ 
; భన్మాంగ రాగాయ మహెశ్వరాయ। 
సత్యాయు శుద్దాయ దిగంబరాయ 
తస్మై “న” ఆ నమశ్శివాయ (నమః శివాయ) 


నాగేం[దుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులవాడు, భస్మము 
ఒంటినిండా పూసుకున్న వాడు, మహేశ్వరుడు, నిత్యమైనవాడు, పరిశుద్దుడు, 
దిగంబరుడు, “నమశ్శివాయ” అను మంత్రము నందలి “న” అను అక్షరమైనవాడు 
అగు శివునకు నమస్కారము. 


సర్పరాజైన వాసుకిని కంఠాభరణముగా ధరించి త్రినేత్రములు కలిగినవాడై, 
పరమ పవిత్రమైన విభూతిని శరీరము లోని అన్ని భాగములపై అలముకున్న 
హెశ్వరుడై, శాశ్వతుడు, శుద్ద స్వరూపుడు, దిక్కులే అంబరముగా అనగా 
వస్త్రముగా కలిగిన దిగంబరుడు, “ని” కార రూపమై వెలుగుతున్న ఈశ్వరునికి 
నమస్కారము. 


సర్పముల రాజైన నాగేంద్రుని మాలగా ధరించినవాడు, మూడు కళ్ళు 
కలిగినవాడు. బూడిదను ఒంటి నిండా పూసుకున్నవాడు, గొప్ప ప్రభువు. 
శాశ్వతమైనవాడు, పరిశుభ్రమైన / స్వచ్చమైనవాడు, దిక్కులనే వస్తములుగా 
ధరించినవాడు, పంచాక్షరి మంత్రం యొక్కమొదటీ అక్షరం “న” అనే అక్షరంతో 
సూచించబడిన ఆ శివుడికి నమస్మారాలు. 


02. మందాకిని సలిల చందన చర్చితాయ 
నందిశ్వర ప్రమథనాథ మహెశ్వరాయ। 
మందార (పుష్ప్రముఖ్య బహు పుష్ప సుపూజితాయ 
తసె స్కై “మి” కారాయ నమశ్శివాయ (నమః శివాయ)॥ 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


ణ్‌ 


స్‌ 


౧4౯ 
(581%) 


| మొదలైన ప్రమథ గణములకు నాయకుడు, మందారము మొదలైన అనేక 


ఆకాశగంగా జలమనే చందనము పూయబడినవాదు, 5 


పుష్పములచే పూజింప బదినవాడు, “నమశ్శివాయ” అను మంత్రము నందలి 
“మ” అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్కారము. 


పవిత్రమైన మందాకినీ నదీ జలములచేత, సువాసనాభరితమైన గంధపు 
మైపూతల చేత అర్చించబదేవాడు, నందీశ్వరుడు, ఇతర ప్రమథ గణములకు 
నాయకుడు, మందారము వంటి అనేక పుష్పములచేత అర్చించబడువాడు, “మ 
కార రూపమై వెలుగుతున్న ఈశ్వరునికి నమస్కారము. 


పవిత్రమైన గంగా జలముతో కలపబడిన గంధమును పూయబడినవాడు, 
నందీశ్వరాది ప్రమథ గణములకు నాయకుడైనవాడు, గొప్ప ప్రభువు, మందార 
మరియు అనేక రకాల పువ్వులతో పూజింపబడేవాడు, పంచాక్షరీ మంత్రం యొక 
రెండవ అక్షరం “మ” అనే అక్షరంతో సూచించబడిన ఆ శివుడికి నమస్కారాలు. 


03. శివాయ గౌరీ వదనాబ్ద (వృ)బృంద (వదనారవింద) 


సూర్యాయ దక్షాధ్వర నాశకాయ। 

శ్రీ నీలకంఠాయ వృష(భ)ధ్వజాయ 

తస్మై “రి” కారాయ నమశ్శివాయ (నమః శివాయ) 

మంగళకరుడు, పార్వతీ ముఖమనే పద్మసముదాయమును వికసింప చేయు 
సూర్యుడు, దక్షుని యాగము నాశనం చేసినవాడు, నల్లని కంఠము కలవాడు, 


జండాపై ఎద్దు చిహ్న మున్నవాడు “నమశ్శివాయ” అను మంత్రము నందలి 
“శి” అను అక్షరమైనవాడు అగు శివునకు నమస్మారము. 


మంగళకరుండం, పద్మము వంటి గౌరీదేవి ముఖారవీంచమును 
వికసింపచేయుటకు అప్పుడే ఉదయించుచున్న సూర్యుని కాంతి కలవాడు, దక్షుని 
యజ్ఞమును ధ్వంసము చేసినవాడు, గరళమును స్వీకరించుటచే నీలకంఠుడైనవాడు, 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


వ్‌ ఎల్‌ వావ యం సల స 
Soto ల అఇగుగ్గ లం్యులు 


, | వృషభమును తన ధ్వజముపై గుర్తుగా కలిగినవాడు, “శి” కార రూపమై వెలుగుతున్న 


ఈశ్వరునికి నమస్మారము. 


పరమశీవుడు, గౌరరెవీ యొక్క పద్మము కంతి ముఖమును సీకసేంతత లు 
సూర్యుని వంటివాడు, దక్షుని యజ్ఞమును నశింప చెపినవాడు, అత కంగు 
గొంతు కలిగినవాడు, జండా పై నంది చిహ్నమున్నవాడు, పంచాక్షరీ మంత్రం 
యొక్క మూడవ అక్షరం “శి” అనే అక్షరంతో సూచించబడిన ఆ శివుడికి 
నమస్మారాలు. 


04. వశిష్ట కుంభోద్భవ గాతమార్య(గాతమాది) 
ముసింద్ర దేవార్చిత శేఖరాయ। 
చంద్రార్మ వైశ్వానర లోచనాయ 
తస్మై “వి కారాయ నమశ్శివాయ (నమః శివాయ)॥॥। 
వసిష్టుడు, అగస్యుడు, గౌతముడు, మొదలైన మునీంద్రుల చేత పూజింపబడు 
జటాజూటము కలవాడు, చంద్రుడు-సూర్యుడు-అగ్ని మూడు కన్నులుగా కలవాడు, 


“నమళ్ళివాయ” అను మంత్రము నందలి “వ” అను అక్షరమైనవాడు అగు శివునకు 
నమస్కారము. 


వసిష్టుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునీంద్రులచెత, సకల 
దేవతలచేత అర్చింపబడేవాడు, ఈ సమస్త విశ్వమునకు మకుటమై విరాజిల్లువాడు, 
సూర్య, చంద్ర, అగ్నులను మూడు నెత్రములుగా కలిగినవాడు, “వ” కార రూపమై 
వెలుగుతున్న ఈశ్వరునికి నమస్కారము. 


వశిష్టుడు, అగస్త్యుడు మరియు గౌతముడు వంటి గొప్ప బుషుల ఇతను 
మరియు దేవతల చేతను ఆరాధించ బడేవాడు, చంద్రుడు, సూర్యుడు మరియు 
అగ్నిని తన మూడు కళ్ళుగా కలిగి ఉన్నవాడు, పంచాక్షరీ మంత్రం యొక 
నాల్గవ అక్షరం “వ” అనే అక్షరంతో సూచించబడిన ఆ శివుడికి నమస్మారాలు. 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


05. యక్ష(యజ్ఞ) స్వరూపాయ జటాధరాయ 

"పినాక హస్తాయ సనాతనాయ; 

దివ్యాయ దేవాయ దిగంబరాయ 

తస్మై “య” కారాయ నమశ్శివాయ (నమః శివాయ )౫॥ 


యక్షస్వరూపుడు, జటలను ధరించిన వాడు, 'పినాకముూ అను ధనుస్సును 
చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశమునందుండు దెవుడు, దిగంజరుడు, 
“నమశ్శివాయ” అను మంత్రము నందలి “య” అను అక్షరమైనవాడు అగు 
శివునకు నమస్మారము. 


తానే యజ్ఞస్వరూపమైనవాడు, జటాధారి, పినాకమును హస్తమున 
ధరించినవాడు, నిత్యుడు, పవిత్రుడు, 'ప్రకాశవంతుడు, నాలుగు దిక్కులు 
వస్త్రములుగా ధరించినవాడు, “య” కార రూపమై వెలుగుతున్న ఈశ్వరునికి 
నమస్కారము. 

యక్షుడి స్వరూపంతో ఉన్నవాడు, జడ వాయలను ముడిగా చుట్టుకొన్నవాడు, 
చెతిలో “పినాకముో అనే ధనస్సును కలిగినవాడు, శాశ్వతమైనవాడు, 
ప్రకాశించెవాడు, దైవికమైనవాడు, దిశలను తన వస్త్రములుగా ధరించినవాడు, 
పంచాక్షరీ మంత్రం యొక్క ఐదవ అక్షరం “య” అనే అక్షరంతో సూచించబడిన 
ఆ శివుడికి నమస్మారాలు. 


06. పంచాక్షరమిదం పుణ్యం య() పఠే(చ్చిశ్చివసన్నిధౌ 
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే 


పావనమైన ఈ పంచాక్షర సోత్రమును ఎవరు శివసాన్నిధ్యంలో స్తుతిస్తారో, 
వారికి శివలోకప్రాప్తి కలిగి, శివుని అనుగహమును పొందుదురు. 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


ఆ] 


టూ్యూట్‌ 


[2] 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్సి 


ఎవరైతే పుణ్యప్రదమైన ఈ పంచాక్షర స్తోత్రమును శివసన్నిధిలో 
శదుపుతారో, వారు శివని నివాసమైన కైలాసం పొందుతారు మరియు 
అనుగ్రహము పొందుతారు. 


(బాహ్య పూజ కంటే మానసిక పూజ (ఆరాధన) చాలా శక్తివంతమైనది.) 


OTOL రరర డయ 


t 
x 
గ్‌ 
ష్‌ 
ల 
re 
ర 
(్‌ 
te 
a 
(1 
ఖ్‌ 
fa 
i 
ia 
1 
(1 
(| 
te 
[ 
1 
ie 
: 


a 
i 
12 


లాలా 


ంంందదపదందంద 
మామా 


ODO ననన నాననా ERR ECONO 


BoC 


అంంంలాలల 


Kiron Type Institute 


(గ్ర 
ళా 
క 
= 
జా 
౮ 
p= 
ర్తు 
క్‌ 
[౮ 
G 
Fe) 
a 


Kiron Type Institute 


